Registered No . HSE -49/ 2016 


GANDHRA 


JENT OF 


GOVERNI 


A 
PRADES 


TO 


SH 
. 
LON 


. 


eso 


SA 


. 


6 


RIGHT TO 
INFORMATION 


HOUT 


ఆంధ్ర ప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


PART I EXTRAORDINARY 
AMARAVATI, WEDNESDAY, OCTOBER 31, 2018 


No.850 


G .763 


NOTIFICATIONS BY GOVERNMENT 


- - X 


- - 


MUNICIPAL ADMINISTRATION & URBAN DEVELOPMENT DEPARTMENT 

(APCRDA ) 


CONFIRMATION OF DRAFT INNER RING ROAD PLAN AND EXTENSION OF 27 
CAPITAL CITY ROADS TO DRAFT INNER RING ROAD PLAN IN APCRDA REGION 
NOTIFIED VIDE ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY NO . 139, 
DT.17. 02.2018. 


File no : CRDA - 11024/2 /2018-AP2 -PLNG - APCRDA : 


The following Zonal Development/Master Plans were approved by Government as detailed 
out below . 
1. Nidamanuru Zonal Development Plan notified vide G .O .Ms.No.244 M . A & U .D 

Department, dt.27 /04 /2000 , 
2 . Kanuru Zonal Development plan notified vide G .O .Ms.No.675M . A & U . D Department, 

dt .29/12/2006, 
3 . Nunna Zonal Development Plan notified vide G .O .Ms.No.676M . A & U .D Department , 

dt.29/ 12/ 2006, 
4. Gollapudi Zonal Development Plan notified vide G .O .Ms.No .677M . A & U .D 

Department , dt. 29 / 12 / 2006 , 
5 . Kondapalli Zonal Development Plan notified vide G .O .Ms.No:678M . A & U .D 

Department, dt.29 / 12 /2006 , 
6 . Kaza Zonal Development Plan notified vide G .O .Ms.No.686 , M .A & U .D Department, 

dt. 29/ 12 / 2006, 
7 . Tadikonda Zonal Development Plan notified vide G . O .Ms.No . 336M .A & U .D 

Department, dt. 02 /05 /2008 , 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part - I] 


8 . Pedavadlapudi Zonal Development Plan notified vide G .O .Ms.No .340M .A & U .D 

Department, dt. 02 /05 /2008 , 


9 . Kethanakonda Zonal Development Plan notified vide G .O .Ms.No. 383M .A & U .D 

Department, dt.31/05 /2008 , 
10 . Thulluru Zonal Development Plan notified vide G .O .Ms.No.385M . A & U . D 

Department, dt.31/05 /2008 , 
11. Amaravathi Zonal Development Plan notified vide G .O .Ms.No.386M . A & U .D 

Department, dt. 31 /05 / 2008 , 
12. Detailed Master Plan for Capital city - Amaravati notified vide Guntur District 

Gazette Extraordinary no . 18, dt.23/02 /2016 . 


APCRDA has intended to develop Inner Ring Road ( IRR ) for the Capital region for 
providing ease of access to the citizens of capital city and surrounding cities for 
reaching the regional road network . Accordingly, alignment of Draft IRR and extension of 
27 Capital city roads to draft IRR was prepared after thoroughly examining the alternative 
alignment options. The above said alignment was approved in 08 " Authority meeting of 
APCRDA held on 08 /02 /2017 vide resolution no . 101/ 2017 and the final draft alignment was 
approved vide resolution no . 202 /2018 in 14th Authority meeting of APCRDA held on 
12 /02 / 2018 . 


As per the approval, above said 11 Zonal Development plans and Detailed Master Plan for 
Capital city have been partially modified to accommodate the above said Draft IRR and 
extension of 27 Capital city roads to draft IRR alignment. This alignment also passes through 
Kondapalli RF and 5 villages viz .,Damuluru & NaviPothavaram of Ibrahimpatnam ( M ), 
Kothuru of Vijayawada Rural (M ), Ramachandrapuram of Gannavaram (M ) and Velagaleru of 
G .Konduru (M ) where there is no ZDP/MP notified by Government. Accordingly the Gazette 
notification and paper notices were given on 17 /02/ 2018 seeking objections/ suggestions from 
the public for a period of 30 days from the date of notification i.e ., 18 /03 / 2018 . 18 /03 /2018 
being Sunday , the date was extended till 19 /03 /2018 . In this period , a total of 1185 
objections/ suggestions were received . 


Commissioner, APCRDA issued proceedings vide CRDA - 11024 /4 /2016 , dt. 03 .07 . 2018 , 
constituting a committee headed by Addl. Commissioner, APCRDA for reviewing and 
scrutinizing the objections or suggestions received and also submit remarks/ observations to 
the Commissioner , APCRDA after hearing all the objections/ suggestions on the notified draft 
IRR Plan and extension of 27 Capital City roads to Draft IRR Plan in APCRDA Region . 


All Objections & Suggestions ( O & S ) were heard through inviting the applicants / persons 
concerned in APCRDA Head Office , Lenin Centre, Vijayawada from 05 /07 /2018 to 
15 /07 /2018 by conducting 09 hearing committee meetings. The Review , Scrutiny and Hearing 
Committee consolidated all O & S after consulting the experts , suggestions of the public , 


[2 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part- 1] 


feasibility of the O & S given by the applicants on the basis of the ground conditions, Design 
parameters, existing natural and manmade features etc ., and discussed at length in the 10th 
Committee meeting held on 04 /09 /2018 . 


The committee has given its recommendations on each Objection & Suggestion and has been 
tabulated in a table format and also shown in the plan . As per the committee recommendations, 
the length of proposed IRR is 96 . 25 Km and 75 mt wide , the length of extended roads from 
capital city boundary to proposed IRR is 87 . 19 Km . The recommendations have been approved 
by Commissioner, APCRDA and the same were recommended by Executive Committee (EC ) 
in it s 21stmeeting held on 10 /09 /2018 to the authority for necessary directions. The 
recommendations of the EC were approved in the 20 " Authority meeting held on 19/09 /2018 . 


Hence, notice is hereby given that modifications made to the above said 11 ZDPs & Detailed 
Master Plan for Capital city - Amaravati, Alignment in the above said 05 villages , and RF for 
proposed IRR and extension of capital city roads to proposed IRR are notified under Section 
17 , 39 & 41 of APCRDA Act, 2014 . The modifications shall come into operation from the 
date of publication of this gazette notification and as appended . 


Appendix 

Notification 
In exercise of the powers conferred by sections 17 , 38 , 39 & 41 of APCRDA Act, 2014 
( Andhra Pradesh Act No. 11 of 2014 ) and G . O .Ms No.95 MA & UD ( CRDA - 2 ), 
dt. 23 .04 .2016 , APCRDA , hereby makes the variations in the following ZDPs/MP and new 


plan / alignment in No ZDP zone as shown in the plan : 
1. Nidamanuru Zonal Development Plan notified vide G .O .Ms.No.244 M .A & U .D 

Department, dt. 27 / 04 / 2000 , 
2 . Kanuru Zonal Development plan notified vide G .O .Ms.No.675 M . A & U .D 

Department , dt.29/12/2006 , 
3 . Nunna Zonal Development Plan notified vide G .O .Ms.No.676 M .A & U .D Department , 

dt. 29/12/ 2006 , 
4 . Gollapudi Zonal Development Plan notified vide G .O .Ms.No .677M . A & U .D 

Department, dt. 29 /12 / 2006 , 
5 . Kondapalli Zonal Development Plan notified vide G .O .Ms.No :678M . A & U . D 

Department, dt.29/ 12 / 2006 , 
6 . Kaza Zonal Development Plan notified vide G .O .Ms.No.686 , M . A & U .D Department, 

dt. 29/12/ 2006 , 
7 . Tadikonda Zonal Development Plan notified vide G .O .Ms.No. 336M . A & U .D 

Department, dt.02/05 / 2008 , 
8 . Pedavadlapudi Zonal Development Plan notified vide G .O .Ms.No.340M . A & U .D 

Department, dt.02/05 / 2008 , 
9 . Kethanakonda Zonal Development Plan notified vide G . O .Ms.No. 383M . A & U . D 

Department, dt. 31 /05 /2008 , 


[3 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part - 1] 


vide G . O .Ms.No.385M .A & U . D 


10 . Thulluru Zonal Development Plan notified 

Department, dt. 31 / 05 / 2008 , 


11. Amaravathi Zonal Development Plan notified vide G .O .Ms.No. 386M . A & U . D 

Department, dt. 31 /05 / 2008 , 
12 . Detailed Master Plan for Capital city - Amaravati notified vide Guntur District 

Gazette Extraordinary no : 18 ,dt. 23 / 02/ 2016 


As required under section 39 & 41 of the said Act, Draft variation in the above said ZDPs/MP 
and new plan / alignment in No ZDP zone was previously published in Extraordinary issue of 
Andhra Pradesh Gazette No . 139 , dt. 17 /02/ 2018 . 


Variation 
An extent of Acres 3521. 76 Cents in IRR and extension of Capital city roads to IRR including 
an extent of Ac. 109. 88 Cents from Agricultural to Conservation Use ( for 50 mt wide green 
proposed on either side of N13 extension road ) as shown in the Plan in the above said 
ZDPs/MP and new plan in 5 villages in no plan zone in addition to concerned Kondapalli RF 
are now proposed to be designated as IRR and extension of Capital city roads to IRR and 
Conservation use zone as shown in the IRR and extension of Capital city road to IRR plan in 
APCRDA jurisdiction . The length of proposed IRR is 96 .25 Km and the width is 75 mt, the 
length of extended roads from capital city boundary to proposed IRR is 87 . 19 Km . 


Schedule - 1 
The details of Villages, area and plans falling in IRR Plan and extension of Capital city Roads 
to IRR Plan in APCRDA Region . 
| VILLAGE NAME 

AREA IN ACRES ZDP/MP/OUT OF ZDP 

GUNTUR DISTRICT 
1 . ANANTHAVARAM 

11. 36 CAPITAL CITY 
2 . CHINAKAKANI 

144.60 | KAZA ZONE 
3 . CHINAVADLAPUDI 

19 . 91 PEDAVADLAPUDIZONE 
4 . ENDROYI 

10 .63 | AMARAVATI ZONE 
5 . HARISCHANDRAPURAM 

101. 87 | THULLUR ZONE 
6 . KANTHERU 

93 . 42 | KAZA ZONE 
7 . KARLAPUDI 

153.50 | AMARAVATI ZONE 
8 . KAZA 

93 . 45 | KAZA ZONE 
9 . MOTHADAKA 

7 . 10 | AMARAVATI ZONE 
10 . NUTAKKI 

56 .22 | PEDAVADLAPUDI ZONE 
11. PEDAPARIMI 

664.60 | TADIKONDA ZONE 
12 . PEDAVADLAPUDI 

58 . 83 PEDAVADLAPUDIZONE 
13. RAMACHANDRAPURAM 

56 . 34 PEDAVADLAPUDIZONE 
14 . TADIKONDA 

638 . 18 | TADIKONDA ZONE 
15 . TUMMAPUDI 

18 . 76 PEDAVADLAPUDI ZONE 
| 16 . VADDAMANU 

186 .54 | THULLUR ZONE 
17 . VYKUNTAPURAM 

50 .02 | THULLUR ZONE 

KRISHNA DISTRICT 
18 . CHODAVARAM 

85 .90 | KANURU ZONE 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part-1] 


VILLAGE NAME 
19 . DAMULURU 
20 . DONE ATKURU 
21 . GANGURU 
22 . IBRAHIMPATNAM 
23 . JUPUDI 
24 . KAVULURU 
25 . KETHANAKONDA 
26 . KONDAPALLE 
27 . KOTHURU 
| 28 . KOTIKALAPUDI 
29 . NAVEPOTHAVARAM 
30 . NIDAMANURU 
31. NUNNA 
32 . PATHAPADU 
33 . PENAMALURU 
34 . PORANKI 
35 . RAMACHANDRAPURAM 
36 . SAVARIGUDEM 
37 . TADEPALLE 
38 . TRILOCHANAPURAM 
49. VEDURUPAVULURU 
40. VELAGALERU 
41. ZAMIMACHAVARAM 
KONDAPALLI RF 
Grand Total 


AREA IN ACRES ZDP /MP/OUT OF ZDP 

30 . 99 | OUT OF ZDP 
19 .43 NIDAMANURU ZONE 
5 .00 | KANURU ZONE 
7 . 16 | KONDAPALLI ZONE 
0 .23 KETHANAKONDA ZONE 
74 . 83 KONDAPALLIZONE 
58 . 33 KETHANAKONDA ZONE 
93 .40 KONDAPALLI ZONE 
55 . 15 | OUT OF ZDP 
37 . 41 KETHANAKONDA ZONE 
30 .34 OUT OF ZDP 
73 . 96 NIDAMANURU ZONE 
96 . 82 | NUNNA ZONE 
48 .56 | NUNNA ZONE 
49.62 | KANURU ZONE 
89. 27 | KANURU ZONE 

5 . 24 | OUT OF ZDP 
18 .71 NIDAMANURU ZONE 
16 .25 | GOLLAPUDI ZONE 
20 . 15 KETHANAKONDA ZONE 
132 . 86 | NIDAMANURU ZONE 

2 . 85 | OUT OF ZDP 
3 . 31 KETHANAKONDA ZONE 
100 .66 | OUT OF ZDP 
3521 .76 


Schedule -2 
The details of Survey numbers affected by alignment of IRR Plan and extension of Capital 
city Roads to IRR Plan in APCRDA Region . 


Mandal/ Village 


Survey Nos 


No. of 
Survey 
Parcels 


GUNTUR DISTRICT 


AMARAVATHI 
ENDROYI 


1 


2 | KARLAPUDI 


68 


291 ,296 ,297 ,302 , 303 , 304 , 305 , 306 , 307 
1, 2 , 15 , 16 , 17 , 26 , 28 , 29, 30 ,58 , 59 ,60 ,61,67,69 ,70 ,71,72 ,73 , 74 ,76 
,77 ,78 ,82 ,87 ,89 , 90 , 102 , 103 , 104 , 105 , 106 , 107 , 108 , 109, 110 , 115 
, 116 , 117 , 119 , 120 , 123, 138 , 140 , 141, 142 , 145 , 146 , 147 , 148 , 149 , 
150, 151, 152, 156 , 157, 162, 163, 164, 165, 166 , 168, 187, 188 , 189 , 
190 , 191 , 194 . 
4 , 90 , 91, 99, 100 , 101, 102 , 104 , 105 , 106 , 107 , 110 , 111, 112 , 117 , 12 
3, 125, 126 ,131,132 ,134 ,135 ,141,142, 143, 145 ,239,240 ,241. 


3 


VYKUNTAPURAM 


DUGGIRALA 


201, 202 , 203 , 204 ,205 ,212 ,213, 254 , 260 ,261,214 - A ,214 - B , 
216 - A . 


| TUMMAPUDI 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part- I) 


Mandal/ Village 


Survey Nos 


No. of 
Survey 
Parcels 


MANGALAGIRI 


1 | CHINAKAKANI 


72 


2 


CHINAVADLAPUDI 


3 


KAZA 


61 


1,2 , 29 ,32,33,34 ,35 , 36 , 39 ,40 ,51 ,52,53,54 ,55,56 ,57 ,58 , 59 ,65 , 
66 ,67 ,68 ,70 ,71,72 ,73,86 ,87 ,91 , 104 , 105 , 111 , 113, 114 , 116 , 178 , 
179, 180 , 196 , 197, 198 ,199 ,200 ,201, 208,209, 210 ,211, 215 ,216 , 
218 ,220 ,221, 222 ,223 ,289 ,290 ,291, 292 ,293 ,297,298 ,299 ,312 , 
313 ,314 ,328 , 329, 344 , 345 ,346 . 
25 ,27 , 28 ,29 ,30 , 36 , 38 , 39 ,42,43 ,44, 45 . 
174 , 175 , 176 , 177 , 178 , 179 , 180 , 181, 185, 190 , 191, 192,219 , 220 , 
221 ,222 , 223,224 , 226 ,227 , 230 ,242,243 , 244 ,248 ,249 ,250, 251 , 
252 , 253, 254 ,255 ,265 ,266 ,272, 273 ,275 ,277 ,278 ,279 , 280 , 292 , 
293 ,294 ,296 , 297 ,298 , 357 , 358, 365, 366 , 367, 374, 375 , 376 ,377 , 
378 , 381,382 , 383, 387. 
160 , 161, 162, 163, 164, 183 , 188 , 189 , 191 , 192 ,203,204 , 211, 214 , 
217 ,221, 282,289,290 ,291,293, 305,347,358,359, 360 , 361,363, 
364 , 365, 366 , 367, 368 , 369. 
161, 163 , 164 , 166 ,168 ,171,172 ,177 ,178 ,346 ,347,348 , 353 , 354 , 
355 ,356 , 364 , 366 , 367 ,375 ,376 ,380 , 381, 387 ,390 ,394 ,395 ,396 , 
397,407,418 ,419 ,421 ,422 ,423 ,424 ,425 ,470 ,478 ,479 , 481, 482, 
483, 484 . 
99 , 157, 158 , 163 , 164 , 166 , 167 , 170 , 171, 174 , 175 , 176 , 177 , 179, 18 
1, 195 , 196 , 328 , 331, 333, 334 , 347 , 347 /10 ,347 / 12 ,347 / 13 , 347 / 14 , 
347/ 16 , 347 / 17 . 


4 


NUTAKKI 


34 


5 | PEDAVADLAPUDI 


44 


RAMACHANDRAPURAM 


28 


TADIKONDA 


| KANTHERU 


53 


| 2 MOTHADAKA 


1 ,2 , 3 , 4 ,5 , 17 , 25 , 26 ,27,28, 29 , 30 ,31, 32 ,33 ,34 , 36 ,40 , 42 ,43,295 , 
296 ,297 , 298 , 300, 301,302, 303, 311 ,312 , 313 ,314 , 315 ,322 , 326 , 
327,328, 329 ,330,331,345, 351,355,358,506 ,509,510,513,514 , 
516 ,517 ,518 , 519 
66 ,68 ,69, 70 ,71, 80 
237 ,239 , 241,242 , 243,245 , 247 ,249, 250 ,251 ,252 , 255 ,256 , 257 , 
258 ,259 ,260, 261, 262,273 , 274, 275 ,276 , 277,278,279 , 280 , 281, 
284 ,285 ,288 ,289,293, 294 ,299 , 300 , 301, 302,305 ,733 ,735 ,736 ,737 , 
738 ,739 ,740,742 ,743,744 ,745 ,746 ,747,750,756 ,757 ,759,760 ,761, 
762 ,769 ,770 ,771,774 ,781,782 ,783,785 ,786 ,787,788 ,852 ,854 ,855 , 
856 ,857 ,858 ,859,862 , 863, 864, 865,867,873,875 ,878 ,885 ,890 ,891, 
892 ,893,894 ,895 ,896 ,897 ,898 ,899 ,904 ,916 ,917 , 920 , 921, 960 ,961, 
965 ,966 ,967, 968 ,969, 970, 971, 972 , 973, 974,975 ,976 ,977 ,978 ,987 , 
995 ,996 , 1006 ,1007 , 1010 , 1014 , 1015 , 1021, 1022 , 1023 , 1024 , 1025, 
1026 , 1027 , 1028 , 1029 , 1030 , 1034 , 1038 , 1040 , 1041, 1042 , 1043 , 
1044 ,1045 , 1046 , 1047 , 1048, 1053, 1054 , 1055 , 1056 , 1059 ,1060 , 
1062, 1070 , 1073 , 1074 , 1075 , 1076 , 1077, 1078 , 1079 , 1083, 1084, 
1085, 1086 , 1090 , 1091, 1092 , 1093 , 1095, 1098, 1099 ,1100 ,1101, 
1102 , 1103 , 1104 , 1106 , 1107, 1113 , 1114 , 1115 , 1116 , 1117 , 1118 , 
1119 , 1120 , 1121 , 1122, 1123 , 1126 , 1127 , 1130 , 1131 , 1134 , 1135 , 
1136 , 1137 , 1138 , 1139 , 1144 , 1149 ,1150 ,1151, 1152 ,1153, 1156 , 
1158 , 1159 , 1160 , 1161, 1162, 1163, 1165 , 1167,1172, 1173 , 1174 , 
1175 , 1176 , 1178 , 1179, 1180 , 1183 , 1188 , 1189 , 1190, 1191, 1195 , 
1196 , 1198 , 1201, 1205, 1206 , 1207 , 1209, 1210 , 1211, 1213 , 1214 , 
1215 , 1219 , 1220 , 1221, 1223 , 1225 , 1226 , 1227 , 1254 , 1255 , 1256 , 
1257 , 1260, 1261, 1262, 1265 , 1266 ,1267,1273 . 


3 | TADIKONDA 


259 


[6 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part- I) 


Mandal/ Village 


Survey Nos 


No. of 
Survey 
Parcels 


58 


324 


THULLUR 
1 | ANANTAVARAM 

222 ,223 ,224 ,226 ,227,228 , 254 ,255 ,256 ,257 ,272 . 
4 ,20,27 ,28 , 29 , 31, 32 , 33 ,34,35 , 36 , 37 , 38 ,39 ,40 , 71,72 ,73 ,97 ,98 , 

99 ,100 , 102 , 103, 116 ,117 ,120 ,121, 123, 130, 131,132 ,149, 150 , 
2 HARISCHANDRAPURAM 

151 , 152 , 153 , 154, 155 , 175 , 176 , 178 , 179, 181, 183, 189, 190 , 227 , 
228 ,229 ,230 ,235 ,236 ,237 , 242,243 ,246 , 253/7 . 
1 , 2 , 3 ,4 , 9 ,10 , 12 , 16 , 17 , 18 , 19 , 20 ,22 ,23 , 24 ,25, 26 , 28 ,29 , 31 , 34 ,35 , 
39 ,40 ,41, 42,43,44 ,45,46 ,47 ,48 , 50 ,51,56 ,64,69,73,74 ,76 ,77,79 , 
80 , 110 , 111, 112 , 119 , 120 , 121, 122 , 123, 124 , 125 ,126 , 127, 128 , 
129 , 135 , 140 , 141, 142,143 , 144 , 147, 148, 149 , 150 , 155 , 157 , 158 , 
160, 161, 163, 164 , 165 ,167, 168 , 169, 170 , 171 , 172 , 173 , 174 , 180 , 
181, 182 , 183, 184 ,185 ,186 , 187, 190 , 191, 192, 193, 194 , 195 , 196 , 
197 , 198 , 199 , 200 , 207 ,209 ,210 ,211, 213,214 ,215 ,217 ,218 , 219 , 
220 ,227 ,228 , 229, 230 ,231,233 , 234, 237,238 ,239 ,240 , 242, 243, 
246 , 247 , 248 ,309 ,310 ,311, 312 ,313, 314 ,315 , 316 ,317 , 318 , 320 , 
321 ,322 , 323 ,329 , 330 ,332, 333 , 334 ,335 , 336 ,342, 343,344 , 345 , 
348, 349,350 , 354 ,355 ,356 , 358 , 359, 360 , 375 , 377 , 379 , 380 , 381, 

382 , 384 ,387 , 388, 389,392 ,393 , 394, 395,399 ,400 ,405 , 406 ,407 , 
3 PEDAPARIMI 

408 ,409,410,412,420,421,422,424,426 ,428,434,435,436 ,437, 
438 ,446 ,447,449 ,450 ,451,452,454,455 ,459 , 461, 462 ,464 ,470 , 
473,482,483 ,485 ,486 ,487 ,489 ,490 ,491 ,492 ,493,494 , 495 , 496 , 
497 ,498 ,499 ,503,504 ,505,506 ,507 ,508,510 ,511,512 ,513, 514 , 
515 ,516 ,517,521 ,522 ,523 ,524 ,527,528,530 ,534 ,535 ,536 ,537 , 
538 ,540 ,541, 542 ,543 ,544 ,545 ,546 ,547, 548 ,549,550 ,551, 553, 
554 ,555 , 557 ,558 ,560,561,565 ,566 ,570 ,570 / 11,570 / 17 ,570 / 18 , 
570 / 19,570 /20 ,570 /21,570 /3 ,570 /31,570 /32,570/ 33,570 /34 , 
570 / 35,570 / 36 ,570 /37 ,570 /40 ,570 /41,570 /42 ,570 /43,570/45, 
570 / 46 ,570/47,570/48,570 /49,570 /50 ,570/53,570/54,570 /55 , 
570 /56 ,570 /57 ,570 /59 ,570 /6 ,570 /66 ,570 /67,570 /69,570 /70 , 
570 /71,570 /72, 570/74,570/75 ,570 /76 ,570 /77 , 570 /79,570 /84 , 
570 /86 ,570 /88 ,570 /89 ,570 /9 , 570 /90 ,570 /93 . 
1, 11, 12 ,14 ,15 ,27 , 28, 34 , 36 ,37 ,38 ,39 ,43,44 ,45 ,58 ,59 ,60 ,65,76 , 
77 ,79 , 80 , 95 , 97 , 100 , 101 , 119 , 120 , 121, 122 , 124 , 134 , 136 , 140 , 

143 , 144 , 145 , 146, 147 , 148 , 149, 150 , 153, 154, 155 , 156 , 157 , 158 , 
4 | VADDAMANU 

160 , 161, 166 , 167, 168 , 169, 172 , 173, 174, 181, 182 , 183 , 185 , 186 , 
187 , 188 , 189 , 190 , 194 , 195 , 196 , 197 ,200 ,201,202, 203, 205 , 206 , 
213 ,214 ,215 , 216 ,217 ,218 ,219 , 220, 226 ,232 ,234 ,235 , 236 , 239 , 
240 , 241, 242 ,243, 244 ,245, 246 ,247, 252, 264,265,266 ,267 , 268 . 

KRISHNA DISTRICT 
G .KONDURU 

368 ,369 , 370 , 372 ,373 ,374 ,375 ,376 ,377,378 ,379,381,382,422,4 

24,425,426 ,428 ,429,430 ,457,459 ,460,462, 463,465,466,467,46 
KAVULURU 

8 ,475 , 476 ,481,483 ,484 ,494 , 495 ,496 ,498 ,506 ,519 ,520 ,521,522 

,535 ,536 ,537 ,538 ,539,540 ,547 ,548 ,549 ,550 . 
2 VELAGALERU 

196 , 197 . 
GANNAVARAM 

RAMACHANDRAPURAM | 14 , 17 , 18 , 19 , 20 , 23,48 . 
2 | SAVARIGUDEM 

33 ,62,64 ,65 ,66 ,68 ,69,70 , 108 , 109 . 


105 


53 


[7 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part- I) 


SI. 


District/Mandal/ Village 


No 


Survey Nos 


No . of 
Survey 
Parcels 


3. VEDURUPAVULURU 


2 , 3,4 ,5 ,6 ,7 ,11 ,99 , 101, 102 ,103 , 104 , 105, 106 , 107 , 108 , 109 ,158 ,159 , 
161, 162, 168 , 169 , 170 , 177, 178 , 179 , 180 , 181, 182, 183, 184 , 185 , 186 , 
187 , 189,526 ,529,530 ,531,532 ,540 ,541,542 ,543,646 ,647 ,648 ,649 , 
650 ,651,652 ,653 ,661,662,663,666 ,667 ,668 ,708 ,709,710 ,711 ,717 . 


64 


DA 


124, 128 , 129 , 130 , 132 . 


1 
2 


IBRAHIMPATNAM 
DAMULURU 
IBRAHIMPATNAM 
JUPUDI 


| 


3 


KETHANAKONDA 


5 | KONDAPALLE 


30 ,31,32,33, 34 , 35 , 36 , 37 , 38 , 39 ,72 ,74, 75 ,76 ,77,78 , 80 ,81,82,84 , 
85 , 86 , 87 , 88 , 89, 90 ,93 , 100 . 
1 ,123 ,124 , 128, 129 , 132 ,133 , 134 , 135,136 ,137 , 140 , 141, 142 ,145 
, 148 , 149 , 150 , 151 ,152 ,218 , 220 ,221,222 ,223 ,230, 249,250 ,251, 
252, 253, 264, 265,266 ,267. 
11 , 13 ,14,21,22 , 23 , 24 ,27 ,28 , 30 ,31, 32 , 109,110 ,111 , 121. 
46 ,47 ,48,49 ,50 ,51,53 ,55,56 ,57 ,58 ,59 ,60 ,70 ,72 ,73 ,74 ,75 . 
12 , 13 , 15 , 18 ,25 , 26 , 27 , 28 ,45 . 
17 , 18 ,39,40, 41 . 


6 | KOTIKALAPUDI 

NAVEPOTHAVARAM 
8 | TRILOCHANAPURAM 
ZAMIMACHAVARAM 

PENAMALURU 


9 


CHODAVARAM 


2 | GANGURU 


1, 11, 12 ,84 ,85, 86 ,88 ,89 ,93, 94 , 95 , 96 , 98 ,118 , 123, 124 , 125 , 126 ,2 
73 ,285 , 320 ,321 ,322 , 324 , 325 ,332 , 333, 355 ,356 , 358 , 359,365, 36 
6 , 367, 368, 369, 370 , 371, 372 , 373 , 374 . 
219 , 220 , 226 , 227 ,228 ,229 ,230 ,234 ,235 . 
10 ,23 , 24 , 34, 35 ,39,40 ,41,42 ,86 , 92,93,94 ,95, 96 , 97, 98 , 103, 104 , 
106 , 107 , 108, 109, 158 , 174,246 ,247 , 249,251, 252 ,254 , 255 ,256 ,2 
57 ,258, 266 , 267 , 268 . 
215 ,216 ,220 , 221, 222,223,224 , 225, 230 ,231 ,277 ,278 , 279 , 280 ,2 
92 ,293, 295,311 ,314 , 315 ,469, 470,471,473,476 ,477,478 ,479 , 48 
0 ,482,483 ,484,485 , 486 ,487 ,488 ,489 ,490 . 


3. 


PENAMALURU 


38 


PORANKI 


VIJAYAWADA ( RURAL ) 


DONE ATKURU 


15 


2 


NIDAMANURU 


43 


3 


NUNNA 


102 , 103 , 104 , 105 , 106 , 114 , 115 , 117, 146 , 147 , 148, 149, 150 , 151,1 
53 . 
44 ,47 ,48 ,49 ,51, 52, 54 ,55 ,56 ,57 ,58 ,59 ,60,61,64 ,65 ,66 ,67,68,69 , 
71,72 ,74 , 170 , 171, 172, 173, 174 , 176 , 177 , 178 ,181, 182 , 184 ,218 , 
219 , 221, 222 , 223, 227 , 237 , 238 , 240 . 
1, 274 , 283 , 284 , 285 , 306 , 307 , 313 ,314 ,316 ,317 ,319 ,324 ,351, 357 
, 360 , 362, 363,369, 370 , 371 , 372 , 373 ,374 ,390, 391, 392,397 , 398 , 
399 ,401,449 ,450 ,451,452 ,454 ,455 ,458 ,461,462,463 ,464 , 465 ,4 
68 ,474. 
5 ,6 ,7 ,8 , 11, 12 ,74 ,75,77,78 ,79,80 ,93 , 94 , 95 , 97 , 100, 101, 102, 104 , 
105 , 106 , 107 , 119 ,205 . 
1, 109, 207 , 227 ,228 ,229 , 247 , 248, 250 , 251, 252. 
102 , 103 , 106 , 107, 108 , 109, 110 , 111, 121,122 , 123, 124 , 125 , 126 , 1 
29 , 130 , 160, 161, 163, 176 , 177 , 179 , 180 , 181 , 182 , 183, 225 , 226 . 

Total 


4 | PATHAPADU 


25 


5 


TADEPALLE 


11 


6 | KOTHURU 


28 


1733 


S .d / -, 
Commissioner, APCRDA . 


[ 8 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part - I] 


మున్సిపల్ అడ్మినిస్టేషన్ & అర్బస్ డెవలప్మెంట్ డిపార్టుమెంటు - ఏ.పి .సి . ఆర్ .డీ . ఏ 


ఆంధ్ర ప్రదేశ్ గజెట్ ఎక్చార్డినరీ నోటిఫికేషన్ నెం . 139, తేది 17. 02 . 2018 నందు ప్రచురించిన ముసాయిదా 
ప్రణాళిక ( అంతర వలయ రహదారి మరియు రాజధాని పరిధి నుంచి అంతర వలయ రహదారి వరకు 
అనుసంధానించిన 27రహదారులు ) నిర్ధారణ - ఏ.పి . సి .ఆర్ .డీ . ఏ ప్రాంతం . 


ఫైల్ నెంబర్ . సి . ఆర్ .డి . ఏ - 11024 / 2 / 2018 -AP2 - PLNG-APCRDA 


ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వముచే ఆమోదించబడినజోనల్ అభివృద్ధిప్రణాళిక మరియు బృహత్తర ప్రణాళికల 
వివరములు ; 
1. జి . ఓ . ఎం . ఎస్ నెం . 244 ఎం . ఏ & యు .డి ., తేది 27. 04 . 2000 ద్వారా ఆమోదించిన 

నిడమనూరుజోనల్ అభివృద్ధిప్రణాళిక , 
2 . జి .ఓ .ఎం. ఎస్ నెం . 675 ఎం . ఏ & యు .డి ., తేది 29. 12.2006 ద్వారా ఆమోదించిన కానూరు 

జోనల్ అభివృద్ధిప్రణాళిక , 
3. జి . ఓ. ఎం . ఎస్ నెం. 676 ఎం . ఏ & యు .డి ., తేది 29.12 .2006 ద్వారా ఆమోదించిన నున్న 

జోనల్ అభివృద్ధిప్రణాళిక , 
4. జి .ఓ .ఎం . ఎస్ నెం. 677 ఎం .ఏ & యు .డి ., తేది 29 . 12 . 2006 ద్వారా ఆమోదించినగొల్లపూడి 

జోనల్ అభివృద్ధిప్రణాళిక , 
5. జి .ఓ .ఎం . ఎస్ నెం . 678 ఎం. ఏ & యు .డి ., తేది 29.12 .2006 ద్వారా ఆమోదించిన కొండపల్లి 

జోనల్ అభివృద్ధి ప్రణాళిక , 
6. జి .ఓ . ఎం . ఎస్ నెం. 686 ఎం. ఏ & యు .డి ., తేది 29 . 12 . 2006 ద్వారా ఆమోదించిన కాజా జోనల్ 

అభివృద్ధిప్రణాళిక , 
7 . జి .ఓ . ఎం . ఎస్ నెం . 336 ఎం . ఏ & యు .డి ., తేది 02 . 05 .2008 ద్వారా ఆమోదించిన తాడికొండ 

జోనల్ అభివృద్ధి ప్రణాళిక , 
8. జి .ఓ .ఎం. ఎస్ నెం. 340 ఎం .ఏ & యు .డి ., తేది 02. 05 . 2008 ద్వారా ఆమోదించిన 

పెదవడ్లపూడిజోనల్ అభివృద్ధిప్రణాళిక , 
9. జి . ఓ. ఎం . ఎస్ నెం. 383 ఎం . ఏ & యు .డి ., తేది 31 .05 . 2008 ద్వారా ఆమోదించిన కేతనకొండ 

జోనల్ అభివృద్ధిప్రణాళిక , 


[ 9] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part - 1] 


10.జి . ఓ. ఎం . ఎస్ నెం. 385 ఎం . ఏ & యు .డి ., తేది 31. 05 . 2008 ద్వారా ఆమోదించిన తుళ్ళూరు 

జోనల్ అభివృద్ధి ప్రణాళిక , 
11.జి . ఓ. ఎం . ఎస్ నెం . 386 ఎం .ఏ & యు .డి ., తేది 31. 05 .2008 ద్వారా ఆమోదించిన అమరావతి 

జోనల్ అభివృద్ధిప్రణాళిక , 
12. గుంటూరుజిల్లాగజెట్ ఎక్ఛార్డినరీ నోటిఫికేషన్ నెం . 18 , తేది 23. 02. 2018 ద్వారా ఆమోదించిన 

రాజధాని ప్రాంత బృహత్తర ప్రణాళిక . 


ఏ .పి .సి . ఆర్ .డీ .ఏ , ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధిని ఉద్దేశించి అంతర వలయ రహదారిని 
ప్రతిపాదించటంజరిగినది . ఈ ప్రతిపాదన యొక్క ముఖ్యఉద్దేశ్యం ,రాజధాని ప్రాంత వాసులకు మరియు 
రాజధాని చుట్టుపక్కల గల నగర వాసులకు ప్రాంతీయ రోడ్ నెట్వర్క్ కు సులభతరమైన ప్రవేశము 
కల్పించుట . దీనికి అనుగుణముగా , అంతర వలయ రహదారి మరియురాజధాని పరిధినుంచి అంతర 
వలయ రహదారి వరకు అనుసంధానించిన 27 రహదారుల అలైన్మెంట్ల సాధ్య - అసాధ్యాలను 
నిశితముగా / క్షుణ్ణముగా పరిశీలించటముజరిగినది . ఈ ప్రతిపాదనలను ఎనిమిదవ అథారిటీ సమావేశం 
తేది . 08 . 02 . 2017 లో (రిజోల్యూషన్ నెం . 101 / 2017) ఆమోదించారు మరియు అంతర వలయ 
రహదారి మరియు రాజధాని పరిధి నుంచి అంతర వలయ రహదారి వరకు అనుసంధానించిన 27 
రహదారుల ముసాయిదాను అంతిమంగా పద్నాలుగవ అథారిటీ సమావేశం తేది . 12 . 02 .2018 లో 
( రిజోల్యూషన్ నెం . 202 / 2018 ) ఆమోదించారు . 


పైన తెలిపిన ఆమోదము ప్రకారం, 11జోనల్ అభివృద్ధిప్రణాళికలు మరియురాజధాని ప్రాంత బృహత్తర 
ప్రణాళిక పాక్షికముగా సవరించుటముజరుగుతున్నది . ఈ అలైన్మెంట్ ఏ ప్రణాళిక లేని కొండపల్లి సంరక్షిత 
అటవీభూభాగం మరియు 5 గ్రామముల (దామలురు & నవిపోతవరం ( ఇబ్రహీంపట్నం మండలం), 
కొత్తూరు ( విజయవాడ రూరల్ మండలం),రామచంద్రాపురం (గన్నవరం మండలం), వెలగలేరు (జి . 
కొండూరు మండలం) ] గుండా కూడా పోవుచున్నది . ప్రజలు తమ అమూల్యమైన సలహాలను లేదా 
అభ్యంతరములను తెలియపరచ వలసిందిగా కోరుతూ , ఈ ముసాయిదాను 17. 02. 2018 న గజెట్ 
మరియు దైనిక సమాచార పత్రికలలో ప్రకటన ఇచ్చిరి . ప్రజలు తమ అభ్యంతరములను లేదా సలహాలను , 
ప్రచురించిన తేది నుండి 30రోజుల లోపు , అనగా తేది 18 . 03 . 2018 వరకు అందచేయటకు సమయము 
ఇచ్చిరి . ఆ రోజు ( 18 . 03 . 2018 ) ఆదివారము అగుటచే, సమయమును 19.03 . 2018 వరకు 
పోడిగించటముజరిగినది . ఈ నియమిత కాలములో 1185 అభ్యంతరములు / సలహాలు అందినవి . 


[ 10] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part- I] 


కమీషనర్ , ఏ.పి .సి . ఆర్ .డీ .ఏ తమ కార్యాలయం ద్వారా ఇచ్చినట్టి ప్రొసీడింగ్స్ సి . ఆర్ .డి .ఏ 
11024 / 4 / 2016, తేది . 03 .07. 2018 ద్వా రా అదనపు కమీషనర్ , ఏ.పి .సి .ఆర్ .డీ .ఏ అధ్యక్షతన ఒక 
సమితిని ఏర్పాటు చేసిరి . ఈ సమితి , ప్రజలనుండి వచ్చిన అభ్యంతరములను లేదా సలహాలను 
క్షుణ్ణముగా సరిచూసి , పరిశీలించి మరియు సంబందిత అభ్యర్ధుల / వ్యక్తుల అభిమతములను 
విన్న తరువాత , ఆ విషయాలను /సిఫార్సులను కమీషనర్ , ఏ.పి .సి . ఆర్ .డీ .ఏ వారికి అందచేయవలెను . 


పైన తెలిపిన పద్ధతి ప్రకారం, సంబందిత అభ్యర్ధులను / వ్యక్తులను ఏ.పి .సి .ఆర్ .డి .ఏ ప్రధాన 
కార్యాలయమునకు పిలిచి వినుట జరిగినది . ఈ కార్యక్రమము మొత్తము 9 సమావేశములలో 
05 . 07 . 2018 నుండి 15. 07. 2018 వరకు జరిగినది . పైన తెలిపిన 9 సమావేశములలోని అన్ని 
విషయములను సంబందిత నిపుణలతో మాట్లాడి , ప్రజల సలహాలను పరిగణలోకి తీసుకొని , వర్తమాన 
భౌగోళికస్తితిగతులను మరియు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి , ప్రస్తుతం ఉన్న ప్రకృతి మరియు 
మానవ నిర్మిత లక్షణాలను పరిశీలించిన తరువాత సమస్త విషయములను , తేది . 04 . 09 . 2018 రోజున 
జరిగినట్టి పదవ సమితి సమావేశములో కూలంకుషముగా చర్చించిసిఫార్సులను ఒక పట్టిక రూపంలోను 
మరియు ప్రణాళికలో పొందుపరచటం జరిగినది . 


సమితి యొక్క సిఫార్సుల అనుగుణముగా , ఈ అంతర వలయ రహదారి యొక్క మొత్తం పొడవు 
96. 25కి . మీ. మరియు 75 మీ. వెడల్పు మరియు రాజధాని పరిధి నుంచి అంతర వలయ రహదారి 
వరకు అనుసంధానించిన రహదారుల పొడవు 87. 19 కి. మీ . సమితి యొక్క సిఫార్సులను కమీషనర్ , 
ఏ.పి.సి.ఆర్ .డీ.ఏ ఆమోదించిరి,పిదప సి .ఆర్ .డీ.ఏ యొక్క 21వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశము 
తేది . 10 . 09.2018 లో సిఫార్సులను అథారిటీ సమావేశములో ఉంచుటకు నిర్ణయము తీసుకొనబడినది . 
ఎక్జిక్యూటివ్ కమిటీ యొక్క సిఫార్సులను 20వ అథారిటీ సమావేశం తేది . 19. 09 .2018 లో 
ఆమోదించారు . 


తదనుగుణముగా , ఏ.పి . సి . ఆర్ .డీ . ఏ చట్టం 2014 నందు గల సెక్షన్ 17 , సెక్షన్ 39 మరియు సెక్షన్ 41 
లకు లోబడి , ఈ ప్రకటన ద్వారా అలైన్మెంట్ యొక్క సవరణ పైన చెప్పిన 11జోనల్ డెవలప్మెంట్ ప్లాన్లలో , 
రాజధాని ప్రాంత బృహత్తర ప్రణాళికలో మరియు కొత్త అలైన్మెంట్ / ప్రణాళిక ఏ ప్రణాళిక లేని కొండపల్లి 

సంరక్షిత అటవీ భూభాగం మరియు 5 గ్రామములకు వర్తించును . ఈ సవరణ / ప్రణాళిక గజెట్ 
నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుండి దిగువ తెలిపిన అపెండిక్స్ ప్రకారము అమలులోకి వచ్చును . 


[ 11] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part - 1] 


అపెండిక్స్ 


ప్రకటన 


ఏ .పి . సి .ఆర్ .డీ . ఏ చట్టం 2014 నందు గల సెక్షన్ 17 , సెక్షన్ 39 మరియు సెక్షన్ 41 ( ఆంధ్ర ప్రదేశ్ చట్టం 

నెం . 11 , సంవత్సరం 2014 ] మరియు జి . ఓ. ఎం . ఎస్ నెం . 95 ఎం . ఏ & యు .డి (సి . ఆర్ .డీ .ఏ .2 ), తేది . 
23.04 . 2016 లకు లోబడి ఏ ప్రణాళిక లేని కొండపల్లి సంరక్షిత అటవీ భూభాగం మరియు 5 

గ్రామములకు కొత్త అలైన్మెంట్ / ప్రణాళిక మరియు ఈ క్రింది జోనల్ అభివృద్ధి ప్రణాళికల / బృహత్తర 
ప్రణాళిక కు మార్పులు చేయుట జరిగినది . 
1. జి .ఓ . ఎం . ఎస్ నెం . 244 ఎం. ఏ & యు .డి ., తేది 27 . 04 . 2000 ద్వారా ఆమోదించిన 

నిడమనూరుజోనల్ అభివృద్ధిప్రణాళిక , 
2 . జి . ఓ . ఎం . ఎస్ నెం . 675 ఎం . ఏ & యు .డి ., తేది 29.12. 2006 ద్వారా ఆమోదించిన కానూరు 

జోనల్ అభివృద్ధిప్రణాళిక , 
3. జి .ఓ . ఎం . ఎస్ నెం . 676 ఎం. ఏ & యు .డి ., తేది 29 . 12 . 2006 ద్వారా ఆమోదించిన నున్న 

జోనల్ అభివృద్ధి ప్రణాళిక , 
4. జి . ఓ. ఎం . ఎస్ నెం . 677 ఎం . ఏ & యు .డి ., తేది 29. 12 . 2006 ద్వారా ఆమోదించినగొల్లపూడి 

జోనల్ అభివృద్ధి ప్రణాళిక , 
5. జి . ఓ . ఎం . ఎస్ నెం . 678 ఎం . ఏ & యు .డి ., తేది 29.12 . 2006 ద్వారా ఆమోదించిన కొండపల్లి 

జోనల్ అభివృద్ధిప్రణాళిక , 
6. జి . ఓ. ఎం . ఎస్ నెం . 686 ఎం . ఏ & యు .డి ., తేది 29 .12 . 2006ద్వారా ఆమోదించిన కాజా జోనల్ 

అభివృద్ధి ప్రణాళిక , 
1 . జి .ఓ . ఎం . ఎస్ నెం . 336 ఎం .ఏ & యు .డి ., తేది 02 . 05 . 2008 ద్వారా ఆమోదించిన తాడికొండ 

జోనల్ అభివృద్ధిప్రణాళిక , 
8 . జి .ఓ . ఎం . ఎస్ నెం. 340 ఎం .ఏ & యు .డి ., తేది 02 . 05 . 2008 ద్వారా ఆమోదించిన 

పెదవడ్లపూడిజోనల్ అభివృద్ధిప్రణాళిక , 
9. జి . ఓ. ఎం . ఎస్ నెం . 383 ఎం . ఏ & యు .డి ., తేది 31. 05 . 2008 ద్వారా ఆమోదించిన కేతనకొండ 

జోనల్ అభివృద్ధిప్రణాళిక , 


[12 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part - 1] 


10.జి . ఓ. ఎం . ఎస్ నెం. 385 ఎం . ఏ & యు .డి ., తేది 31. 05 . 2008 ద్వారా ఆమోదించిన తుళ్ళూరు 

జోనల్ అభివృద్ధి ప్రణాళిక , 
11.జి . ఓ. ఎం . ఎస్ నెం . 386 ఎం .ఏ & యు .డి ., తేది 31. 05 .2008 ద్వారా ఆమోదించిన అమరావతి 

జోనల్ అభివృద్ధిప్రణాళిక , 
12. గుంటూరుజిల్లాగజెట్ ఎక్ఛార్డినరీ నోటిఫికేషన్ నెం. 18 , తేది 23. 02 . 2018 ద్వారా ఆమోదించిన 

రాజధాని ప్రాంత బృహత్తర ప్రణాళిక 


ఏ .పి . సి . ఆర్ .డీ . ఏ చట్టం 2014 నందు గల సెక్షన్ 39 మరియు సెక్షన్ 41 ప్రకారము , పైన చెప్పిన 
ప్రతిపాదన యొక్క ముసాయిదా ఆంధ్ర ప్రదేశ్ గజెట్ ఎక్ఛార్డినరీ నోటిఫికేషన్ నెం . 139, తేది . 17. 02 . 2018 
లో ప్రకటించబడినది . 

వ్యత్యాసము 
ప్రణాళికలో చూపిన విదముగా , అంతర వలయ రహదారి మరియురాజధాని పరిధినుంచి అంతర వలయ 
రహదారి వరకు అనుసంధానించిన రహదారుల యొక్క మొత్తం విస్తీర్ణం 3521 .76 ఎకరములు. ఇందులో , 
109. 88 ఎకరములు వ్యవసాయ భూ వినియోగము నుండి కన్జరవేషన్ భూ వినియోగమునకు 
మార్చబడుచున్నది ( N -13 రహదారికి ఇరువైపులా 50మీ వెడల్పు గల గ్రీన్ ప్రాంతాన్ని ప్రతిపాదించిరి ) 
మరియు ఈ ప్రణాళికలో , ఏ ప్రణాళిక లేని కొండపల్లి సంరక్షిత అటవీభూభాగం మరియు 5 గ్రామములు 
కూడా పడుచున్నవి. ఈ అంతర వలయ రహదారి యొక్క మొత్తం పొడవు 96 . 25 కి. మీ. మరియు 75 
మీ. వెడల్పు మరియు రాజధాని పరిధి నుంచి అంతర వలయ రహదారి వరకు అనుసంధానించిన 
రహదారుల పొడవు 87. 19 కి . మీ. 


ఏ.పి . సి . ఆర్ .డీ . ఏ ప్రాంతంలో ప్రతిపాదించిన అంతర వలయ రహదారి మరియురాజధాని పరిధి నుంచి 
అంతర వలయ రహదారి వరకు విస్తరించిన రహదారుల ప్రణాళికలోని గ్రామములు, విస్తీర్ణం మరియు 
ప్రణాళికల వివరములు 
గ్రామం పేరు 

| విస్తీర్ణం (ఎకరములలో ) | ప్రణాళిక 

గుంటూరుజిల్లా 


1 . అనంతవరం 


11 . 36 


రాజధాని ప్రాంత బృహత్తర ప్రణాళిక 


2. చినకాకాని 


144 . 60 


కాజా 


జెడ్ .డి .పి 


3 . చినవడ్లపూడి 


- 


| 19. 91 


పెదవడ్లపూడి జెడ్ .డి .పి 


4 . ఎండ్రాయి 


10 . 63 


అమరావతి జెడ్ .డి .పి 
తుళ్ళురు జెడ్ .డి .పి 


5. హరిశ్చంద్రపురం 


101 .87 


[13] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part- 1] 


గ్రామం పేరు 


విస్తీర్ణం ( ఎకరములలో ) | ప్రణాళిక , 
93 .42 

కాజా జెడ్ .డి .పి 


6 . కంతేరు 


7. కర్లపూడి 


153. 50 


అమరావతి జెడ్ .డి .పి 


8 . కాజా 


93. 45 


కాజా 


జెడ్ .డి .పి 


9 . 


మోతడక 


7 . 10 


అమరావతి జెడ్ .డి .పి 


56. 22 


పెదవడ్లపూడి జెడ్ .డి .పి 


10 . నూతక్కి 
11 . పెదపరిమి 


664 . 60 


58 .83 


12. పెదవడ్లపూడి 
13.రామచంద్రాపురం 


56 . 34 


14 . తాడికొండ 


638 . 18 


తాడికొండ జెడ్ .డి .పి 
పెదవడ్లపూడి జెడ్ .డి .పి 
పెదవడ్లపూడి జెడ్ .డి .పి 
తాడికొండ జెడ్ .డి .పి 
పెదవడ్లపూడి జెడ్ .డి .పి 
తుళ్ళురు జెడ్ .డి .పి 
తుళ్ళురు జెడ్ .డి .పి 


18 . 76 


15. తుమ్మపూడి 
16. వడ్డమాను 
17. వైకుంఠపురం 


186. 54 


50 . 02 


క్రిష్ణజిల్లా 
85. 90 


18 . చోడవరం 


కానూరు జెడ్ .డి .పి 


30 . 99 


ఏ ప్రణాళిక లేని భూభాగం 


19.దాములూరు 
20 .దోనేఅత్కూర్ 


19 .43 


నిడమనూరు జెడ్ .డి .పి 


21. గంగూరు 


5 . 00 


కానూరు జెడ్ .డి .పి 
కొండపల్లిజెడ్ .డి .పి 


7 . 16 


22. ఇబ్రహీంపట్నం 
23 .జూపూడి 


0 . 23 


కేతనకొండ జెడ్ .డి .పి 


24 . కవులూరు 


74 .83 


25 . కేతనకొండ 


58 . 33 


కొండపల్లిజెడ్ .డి .పి 
కేతనకొండ జెడ్ .డి .పి 
కొండపల్లిజెడ్ .డి .పి 
ఏ ప్రణాళిక లేని భూభాగం 


26. కొండపల్లె 


93 . 40 


27. కొత్తూరు 


55 . 15 


28 . కోటికలపూడి 


37 . 41 


కేతనకొండ జెడ్ .డి .పి 


29 . నవిపోతవరం 


30 . 34 


73 . 96 


30 . నిడమానూరు 
31 . నున్న 
32 . పాతపాడు 


96 .82 


48 . 56 


ఏ ప్రణాళిక లేని భూభాగం 
నిడమనూరు జెడ్ .డి .పి 
నున్న జెడ్ .డి .పి 
నున్న జెడ్ .డి .పి 
కానూరు జెడ్ .డి .పి 
కానూరు జెడ్ .డి .పి 
ఏ ప్రణాళిక లేని భూభాగం 


33 . పెనమలూరు 


49 . 62 


34 . పోరంకి 


89 . 27 


35 .రామచంద్రాపురం 


5 . 24 


[ 14 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part- 1] 


గ్రామం పేరు 


36 . సవరిగూడెం 
37.తాడేపల్లి 
38 . త్రిలోచనపురం 
39. వెదురుపావులూరు 


విస్తీర్ణం ( ఎకరములలో ) | ప్రణాళిక , 
18 . 71 

నిడమానూరు జెడ్ .డి .పి 
16. 25 

గొల్లపూడి జెడ్ .డి .పి 
20 . 15 

కెతనకొండ జెడ్ .డి .పి 
132 .86 

నిడమానూరు జెడ్ .డి .పి 
2 .85 

ఏ ప్రణాళిక లేని భూభాగం 
3 . 31 

కేతనకొండ జెడ్ .డి .పి 
100 . 66 

ఏ ప్రణాళిక లేని భూభాగం 


40 వెలగలేరు 


41 .జామి మాచవరం 


కొండపల్లెసంరక్షిత అటవీభూభాగం 
మొత్తం విస్తీర్ణం (ఎకరములలో ) 


3521 . 76 


ఏ .పి . సి . ఆర్ .డి . ఏ ప్రాంతంలో ప్రతిపాదించిన అంతర వలయ రహదారి మరియు రాజధాని పరిధి నుంచి 
అంతర వలయ రహదారి వరకు విస్తరించిన రహదారుల ప్రణాళిక ద్వారా ప్రభావిత మండలము , గ్రామము 
మరియు సర్వే నెంబర్ల వివరములు 


వరుస 


మండలం / గ్రామం పేరు 


సర్వే నెంబర్ల వివరములు 


సర్వే నెంబర్ల వివరములు 


సర్వే నెంబర్ల 

సంఖ్య 


సంఖ్య 


గుంటూరుజిల్లా 


అమరావతి 


ఎండ్రాయి 


291 , 296 , 297 , 302 , 303 , 304 , 305 , 306, 307 


1 , 2,15,16, 17, 26 , 28 , 29 , 30 , 58 , 59, 60 , 61 , 67 , 69 , 70, 71 , 72, 73 , 74 , 76 , 
77, 78 ,82 ,87,89, 90, 102, 103 , 104 , 105, 106, 107, 108 , 109 ,110,115,11 


కర్లపూడి 


68 


6 , 117, 119, 120 ,123, 138 , 140, 141 ,142, 145 , 146, 147,148 , 149 ,150 , 151 , 
152 ,156, 157,162 ,163 , 164 , 165 , 166 , 168 , 187, 188 , 189, 190 , 191, 194 . 


వైకుంఠపురం 


4, 90 ,91, 99,100 , 101 ,102 ,104, 105 ,106 , 107,110 , 111,112,117,123 , 
125 , 126, 131 ,132 , 134 ,135 , 141, 142 , 143 ,145 , 239 , 240, 241 


దుగ్గిరాల 


| తుమ్మపూడి 


201 , 202 , 203, 204 , 205 , 212, 213, 254 , 260 , 261, 214 - A , 214 - B , 216- A 


13 


[ 15 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part- 1] 


వరుస 


మండలం / గ్రామం 
పేరు 


సర్వే నెంబర్ల వివరములు 


సర్వే నెంబర్ల 

సంఖ్య 


సంఖ్య 


మంగళగిరి 


1 , 2, 29 , 32 , 33, 34 , 35 , 36, 39, 40 , 51 , 52 , 53 , 54 , 55 , 56, 57, 58 , 59 , 65 , 66 
, 67 , 68 , 70 , 71, 72, 73 ,86, 87, 91, 104 , 105 , 111, 113, 114, 116, 178 , 179 , 


చినకాకాని 


180 ,196, 197, 198 ,199 , 200 , 201 , 208 , 209 , 210 , 211, 215 , 216 , 218 , 220 


72 


, 221, 222 , 223, 289, 290, 291 , 292, 293, 297 , 298 , 299, 312, 313, 314 , 
328 , 329 , 344 , 345 , 346 


చినవడ్లపూడి 


25 , 27 , 28 , 29 , 30 , 36 , 38 , 39 , 42 , 43, 44 , 45 


174 , 175 ,176, 177, 178 , 179 , 180 ,181, 185 , 190 , 191 , 192 , 219, 220 , 
221 , 222 , 223, 224 , 226, 227 , 230 , 242 , 243, 244 , 248 , 249, 250 , 
251 , 252, 253, 254 , 255 , 265 , 266 , 272 , 273 , 275 ,277 ,278 , 279 , 
280 , 292, 293 , 294 , 296, 297, 298 , 357 , 358 , 365 , 366, 367 , 374 , 


కాజా 


375 , 376 , 377, 378 , 381, 382, 383, 387 . 


160 ,161 ,162 ,163 ,164 , 183, 188 , 189, 191 ,192 , 203 , 204 , 211, 214 , 


నూతక్కి 


34 


217, 221, 282, 289, 290 , 291 , 293 , 305 , 347 , 358 , 359 , 360 , 361 , 
363, 364, 365, 366 , 367, 368 , 369 . 


పెదవడ్లపూడి 


161 , 163 , 164 , 166 , 168 , 171, 172,177, 178 , 346, 347, 348 , 353 , 354 , 355 
, 356, 364 , 366, 367, 375, 376, 380, 381, 387, 390 , 394 , 395 , 
396 , 397, 407,418 , 419, 421, 422 ,423, 424 , 425,470, 478 , 479 , 
481, 482, 483, 484 . 


99 ,157,158 ,163, 164 , 166, 167, 170 ,171,174 ,175 , 176, 177, 179, 181, 19 


రామచంద్రాపురం 


5 ,196, 328 , 331 , 333 , 334 , 347, 347/ 10 , 347/ 12 , 347/ 13 , 


347/ 14, 347 /16, 347 / 17 . 


తాడికొండ 


1 ,2 , 3,4 ,5 , 17, 25 , 26 , 27 , 28 , 29, 30, 31, 32 , 33 , 34 , 36 , 40, 42, 43 , 
295, 296 , 297, 298 , 300, 301 , 302 , 303, 311 , 312, 313, 314 , 315 , 322 , 32 
6 , 327, 328 , 329 , 330 , 331, 345 , 351 , 355 , 358 , 506, 509 , 510 , 


కంతేరు 


53 


513 , 514 , 516 , 517 , 518 , 519 . 


మోతడక 


66 , 68 , 69, 70, 71,80 


[ 16] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part- I) 


వరుస మండలం / గ్రామం 
సంఖ్య | పేరు 


సర్వే నెంబర్ల వివరములు 


సర్వే నెంబర్ల 

సంఖ్య 


237 , 239 , 241, 242, 243, 245 , 247, 249, 250 , 251 , 252 , 255 , 256 , 257 , 
258 , 259 ,260 , 261, 262, 273 , 274 , 275, 276, 277 , 278 , 279, 280 , 281 , 


3 


తాడికొండ 


259 


284 , 285, 288 , 289, 293 , 294 , 299 , 300 , 301 , 302 , 305 , 733 , 735 , 736 , 
737 , 738 , 739 , 740, 742, 743, 744, 745 , 746, 747, 750, 756, 757, 759 , 
760 , 761 , 762, 769 , 770 , 771 , 774 , 781, 782, 783, 785, 786, 787 , 788 , 
852 ,854 , 855 ,856,857 ,858 ,859 ,862 ,863,864 ,865 ,867 ,873,875 , 
878 ,885 ,890,891,892,893,894 , 895 ,896 ,897,898 ,899 , 904 , 916, 
917 , 920 , 921 , 960 , 961, 965 , 966 , 967, 968 , 969 , 970 , 971, 972, 973 , 
974 , 975, 976, 977, 978 , 987, 995 , 996, 1006 , 1007, 1010, 1014 , 1015 , 
1021 , 1022, 1023, 1024 , 1025, 1026,1027 ,1028 , 1029, 1030, 1034 , 
1038 , 1040, 1041, 1042, 1043, 1044 , 1045 , 1046, 1047, 1048 , 1053 , 
1054 , 1055 ,1056, 1059, 1060 , 1062 , 1070, 1073 , 1074 , 1075 , 1076, 
1077 ,1078 , 1079, 1083, 1084 , 1085, 1086, 1090 , 1091,1092, 1093 , 
1095 , 1098 , 1099, 1100 ,1101,1102,1103 , 1104 ,1106 , 1107 ,1113, 1114 , 
1115 , 1116, 1117, 1118 , 1119 , 1120, 1121 ,1122 , 1123, 1126 ,1127, 1130 ,1131 
, 1134 , 1135, 1136, 1137,1138 , 1139 , 1144 , 1149, 1150 ,1151 , 1152 ,1153 , 
1156 ,1158 , 1159 ,1160, 1161 ,1162, 1163 , 1165, 1167 ,1172 ,1173, 1174 , 
1175 ,1176, 1178 ,1179, 1180, 1183, 1188 ,1189 ,1190 ,1191 ,1195, 1196 , 
1198 , 1201, 1205 , 1206, 1207 ,1209 ,1210,1211 ,1213, 1214, 1215, 1219 , 
1220 , 1221,1223,1225, 1226,1227,1254, 1255 ,1256,1257, 1260 , 
1261 , 1262 , 1265 , 1266 , 1267, 1273 . 


తుళ్ళూరు 


అనంతవరం 


222 , 223 , 224 , 226, 227, 228 , 254, 255 , 256, 257 , 272 . 


2 


హరిశ్చంద్రపురం 


4 , 20 ,27, 28 , 29 , 31 , 32, 33, 34 , 35 , 36 , 37, 38 , 39, 40 , 71 , 72, 73, 97 , 98 , 

99 , 100, 102 , 103 ,116, 117,120 ,121 ,123,130 , 131,132, 149, 150 , 
151 ,152 ,153 ,154 , 155, 175 , 176, 178 , 179, 181 ,183, 189, 190, 227 , 
228 , 229, 230 , 235 , 236, 237 , 242 , 243, 246, 253 / 7 . 


58 


[17 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part- I) 


వరుస మండలం / గ్రామం 
సంఖ్య | పేరు 


సర్వే నెంబర్ల వివరములు 


సర్వే నెంబర్ల 

సంఖ్య 


1 , 2, 3 ,4 , 9 , 10, 12 , 16, 17, 18 , 19 , 20 , 22 , 23 , 24 , 25 , 26 , 28 , 29 , 31, 34 , 35 , 
39, 40, 41,42 ,43, 44 ,45 ,46, 47 ,48 , 50, 51 ,56, 64 , 69, 73, 74 , 76, 77 , 79 
, 80,110,111 ,112, 119, 120 , 121,122,123,124 ,125,126,127,128 ,129,135 
, 140, 141 ,142, 143, 144 , 147,148 , 149, 150 , 155, 157, 158 , 160,161 ,163 , 
164 , 165, 167,168 ,169 ,170, 171,172 , 173, 174 , 180 ,181,182 , 183, 184 , 
185 , 186,187, 190,191,192 ,193,194, 195 ,196,197,198 ,199 , 200, 207 , 
209 , 210, 211 , 213, 214 , 215, 217 , 218 , 219 , 220, 227 , 228 , 229 ,230 , 
231 , 233 ,234, 237 , 238 , 239 , 240, 242 , 243, 246, 247, 248 , 309 , 310 , 


311 , 312 , 313, 314 , 315 , 316 , 317 , 318 , 320 , 321 , 322, 323, 329 , 330 , 332 


, 333 , 334 , 335 , 336 , 342, 343 , 344 , 345 , 348 , 349 , 350 , 354 , 355 , 356 


3 


పెదపరిమి 


324 


, 358 , 359 , 360 , 375, 377, 379, 380 , 381, 382 , 384 , 387 , 388 , 389 , 392 , 

393 , 394 , 395 , 399 ,400 , 405 , 406, 407,408 ,409 , 410 , 412,420 ,421 , 
422, 424 ,426,428 ,434 , 435, 436, 437 ,438 ,446,447, 449,450, 451 , 
452 , 454 ,455, 459, 461,462,464 , 470, 473, 482 ,483, 485 , 486, 487 , 
489, 490, 491,492 ,493, 494 , 495, 496, 497,498 ,499 , 503, 504 , 505 , 
506, 507, 508 , 510, 511 , 512, 513, 514 , 515, 516, 517, 521, 522, 523 , 
524, 527 ,528 ,530, 534 , 535, 536, 537, 538 , 540, 541, 542, 543, 544, 


545 , 546, 547, 548 , 549, 550 , 551, 553 ,554 ,555,557, 558 , 560 , 561 , 


565 ,566 ,570 ,570 / 11, 570/ 17 ,570 / 18 , 570 / 19 , 570 / 20 , 570/ 21 , 
570 / 3, 570 / 31 , 570/ 32 , 570 / 33, 570 / 34 , 570 / 35 , 570/ 36 , 
570 / 37 ,570 / 40,570/ 41, 570 / 42, 570 / 43,570 / 45 ,570 / 46 , 
570 / 47,570 / 48 ,570 / 49,570 / 50,570 / 53,570 / 54,570 / 55 , 
570 / 56, 570 / 57 , 570 / 59 , 570 / 6,570 / 66, 570 / 67 ,570 / 69 , 
570 / 70, 570 / 71 ,570 / 72 ,570 / 74 ,570 / 75 , 570 / 76, 570 / 77 , 
570 / 79, 570 / 84 ,570 /86,570 / 88 ,570/89,570/ 9 ,570 / 90 , 


570 / 93. 


1, 11 ,12 , 14 ,15, 27 , 28 , 34 ,36, 37 , 38 , 39 , 43, 44 ,45 , 58 , 59 , 60 , 65 , 76, 77 
, 79 , 80, 95 , 97, 100 , 101, 119,120, 121, 122 , 124 , 134 , 136, 140 , 143 , 144 , 
145 , 146, 147, 148 , 149 , 150 , 153, 154 , 155 , 156, 157 ,158 , 160 ,161 , 166 , 
167,168 ,169,172,173,174 , 181, 182, 183, 185, 186, 187, 188 , 189, 190 , 
194 , 195 , 196, 197 , 200, 201 , 202, 203, 205 , 206, 213, 214 , 215, 216 , 
217 , 218 , 219 , 220 , 226, 232 , 234 ,235 , 236 , 239 , 240 , 241, 242, 243 , 
244, 245, 246 , 247, 252, 264 , 265 , 266, 267 , 268 . 


వడ్డమాను 


105 


[ 18 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part- 1] 


వరుస మండలం / గ్రామం 

| పేరు 


సర్వే నెంబర్ల వివరములు 


సర్వే నెంబర్ల 
సంఖ్య 


సంఖ్య 


క్రిష్ణజిల్లా 


జి . కొండూరు 


కవులూరు 


368 , 369 , 370, 372 , 373, 374 , 375 , 376, 377 , 378 , 379 , 381 , 382 ,42 
2 ,424 , 425 ,426, 428 , 429 ,430 , 457, 459 ,460, 462 , 463 , 465 ,466 , 
467, 468 ,475, 476, 481 ,483 , 484 , 494 , 495 , 496,498 , 506 , 519 , 
520, 521, 522, 535, 536, 537 ,538 , 539, 540, 547 , 548 , 549 , 550 . 


వెలగలేరు 


196 , 197. 


గన్నవరం 


రామచంద్రాపురం 


14 , 17, 18 , 19, 20 , 23 , 48 


సవరిగూడెం 


33 , 62 , 64 , 65 , 66, 68 , 69 , 70 ,108 ,109 . 


10 


2 , 3 , 4 , 5 , 6 , 7, 11 , 99 , 101, 102 , 103 , 104 , 105 ,106 , 107, 108 ,109 , 158 , 15 
9, 161 ,162 ,168 , 169 , 170, 177, 178 , 179 , 180 , 181,182 , 183, 184, 185 , 
186, 187,189 , 526, 529, 530 , 531 , 532, 540 , 541, 542, 543, 646, 647 , 
648 , 649 , 650 , 651 , 652 , 653 , 661 , 662 , 663, 666 , 667 , 668 , 708 , 


వెదురుపావులూరు 


64 


709 , 710 , 711 , 717. 


ఇబ్రహీంపట్నం 
దాములూరు 


124 ,128 ,129 ,130 ,132 . 


ఇబ్రహీంపట్నం 


జూపూడి 


కేతనకొండ 


30 , 31 , 32 , 33 , 34 , 35 , 36 , 37 , 38 , 39 , 72 , 74 , 75 , 76 , 77, 78 , 80,81 , 
82, 84,85,86,87, 88 , 89, 90, 93, 100 . 


5 


కొండపల్లె 


1 , 123, 124 , 128 , 129 , 132,133 , 134 , 135 , 136,137, 140 ,141, 142 , 
145 ,148 , 149, 150 , 151 , 152 , 218 , 220, 221 , 222 , 223 , 230 , 249 , 
250 , 251 , 252 , 253 ,264 , 265 , 266 , 267 . 


6 


కోటికలపూడి 


11 , 13 , 14 , 21 , 22 , 23 , 24 , 27, 28 , 30 , 31 , 32 , 109 ,110, 111,121 . 


46, 47, 48 , 49 , 50 , 51 , 53, 55 , 56, 57, 58 , 59 , 60 , 70 , 72, 73 , 74 , 75 . 


నవిపోతవరం 
త్రిలోచనపురం 


12 , 13 ,15 , 18 , 25 , 26 , 27, 28 , 45 . 


జామి మాచవరం 


17, 18 , 39 , 40 , 41 . 


పెనమలూరు 


చోడవరం 


1, 11 , 12 ,84, 85,86,88 ,89, 93 , 94, 95 , 96 , 98 , 118 ,123, 124 , 125 , 
126, 273, 285, 320 , 321 , 322 , 324 , 325 , 332, 333 , 355 , 356 , 358 , 359 
, 365 , 366, 367, 368 , 369 , 370 , 371 , 372 , 373 , 374 . 


గంగూరు 


219, 220 , 226, 227 , 228 , 229 , 230 , 234 , 235 . 


[ 19] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part- 1] 


వరుస 


మండలం / గ్రామం పేరు 


సర్వే నెంబర్ల వివరములు 


సర్వే నెంబర్ల 

సంఖ్య 


సంఖ్య 


పెనమలూరు 


10 , 23 , 24 , 34 , 35 , 39 ,40, 41, 42 ,86, 92 , 93 , 94 , 95 , 96, 97 , 98 , 103, 104 
, 106,107, 108 , 109 ,158 ,174 , 246, 247 , 249 , 251 ,252 , 254 , 
255 , 256, 257, 258 , 266, 267 , 268 . 


215 , 216, 220 , 221 , 222 , 223, 224 , 225 , 230 , 231 , 277 , 278 , 279 , 
280, 292 , 293, 295, 311 , 314 , 315,469 ,470, 471, 473,476, 477 , 


4 


పోరంకి 


38 


478 , 479 ,480, 482, 483, 484 , 485, 486, 487, 488 , 489, 490 . 


విజయవాడ రూరల్ 


102, 103, 104 , 105 ,106 , 114, 115 , 117, 146, 147, 148 , 149, 150 ,151 , 


|దోనేఅత్కూర్ 


15 


153. 


నిడమానూరు 


44 , 47 ,48 , 49, 51, 52 , 54 , 55 , 56 , 57 ,58 , 59, 60 , 61 , 64 , 65 , 66, 67 , 
68 , 69 , 71 , 72 , 74 ,170 , 171 , 172, 173 , 174 ,176,177, 178 , 181, 182 , 
184 , 218 , 219, 221, 222 , 223 , 227, 237 , 238 , 240. 


1, 274 , 283, 284 , 285, 306, 307, 313, 314 , 316, 317, 319, 324 , 351 , 35 


7 , 360 , 362 , 363 , 369 , 370 , 371, 372 , 373 , 374 , 390 , 391, 392 , 397 , 3 


3 | నున్న 


45 


98 , 399 , 401, 449, 450 ,451 , 452 , 454 , 455 ,458 , 461 , 462 ,463 ,464 , 
465, 468 , 474 . 


5 , 6 , 7,8 , 11 ,12, 74 , 75 , 77 , 78 , 79 , 80 , 93 , 94 , 95 , 97,100 , 101, 102 , 


| పాతపాడు 


104 ,105 , 106, 107,119 , 205 . 


|తాడేపల్లి 


1 ,109 , 207 , 227, 228 , 229, 247, 248 , 250 , 251 , 252. 


కొత్తూరు 


102 , 103 , 106, 107,108 , 109 , 110 , 111, 121, 122,123 , 124 ,125 , 126 , 
129 ,130 ,160, 161,163, 176,177 ,179 , 180 ,181, 182 ,183, 225 , 226 . 


మొత్తం 


1733 


గమనిక : ఆంగ్లములో తెలుపబడిన విషయములు తెలుగులో అనువదించబడినవి . ఆంగ్లము - తెలుగు 
విషయములలో ఏదైనా భేదము ఉన్నచో ఆంగ్లములలో ఉన్నదానినే ప్రామాణికముగా తీసుకొనవలెను . 


సం . / - , 
కమీషనర్ , 
ఏ. పీ. సి . ఆర్ . డీ . ఏ 


[ 20 ] 


